వీగణ శాయ నమః 
ఓం నమశ్శివాయ 
కెలాస సంహితా 
(ప్రథమోధ్యాయః 
ముని ప్రశ్న వర్ణనము 
అధ షష్టీ కైలాససంహితా ప్రారభ్యతే || 


నమశ్శివాయ సాంబాయ సగణాయ ససూనవే | ప్రధానపురుషేశాయ 
సర్గప్రిత్యంతహేతవే || 1 


ఇపుడు ఆరవదియగుకైలాససంహిత [పారంభింపబడుచున్నది. 


జగన్మాతతో, గణములతో మరియు పృతులతో కూడియున్నవాడు, 
(పకృతిని మరియు జీవులను నియం[తించువాడు, 
సృష్టస్టైతిలయములకు కారణమైనవాడు అగు శివుని కొరకు 
నమస్కారము (1). 


బుషయ ఊచుః | 


శుతోమాసంహితా రమ్యా నానాఖ్యానసమన్వితా | కైలాససంహితాం 
(బూహి శివతత్త్వవివర్సినీమ్‌ || 2 


బుషులు ఇట్లు పలికిరి - 


సుందరమైనది, అనేకములగు గాధలతో కూడియున్నది అగు 
ఉమాసంహితను విని యుంటిమి, శివతత్త్వమును విశేషముగా 
వర్గిల్లజేసే కైలాససంహితను చెప్పుము (2). 


వ్యాస ఉవాచ | 


శృణుత ప్రీతితో వత్సాః కైలాసాఖ్యాం హి సంహితామ్‌ | శివతత్త్వపరాం 
దివ్యాం వక్ష్యే వస్సేహతః పరామ్‌ || 3 


హిమవచ్చిఖరే పూర్వం తపస్యంతో మహౌజనః | వారాణసీం 
గంతుకామా మునయః కృతసంవిదః || 4 


నిరత్య తస్మాతృంప్రాప్య గిరేః కాశిం సమాహితాః | స్నాతవ్యమేవేతి 
తదా దదృశుర్శ్మణికర్ణికామ్‌ || 5 


తత స్నాత్వా సుసంతర్చ్ప్య దేవాదీనథ జాహ్నవీమ్‌ | దృష్టా స్నాత్వా 
మునీశాస్తే విశ్వేశం |తిదశేశ్వరమ్‌ || 6 


నమస్కృతాధ సంపూజ్య భక్త్యా పరమయాన్న్వితాః | శతరు[దాదిభిః 
స్తుత్వా స్తుతిభిర్వేదపారగాః || 7 


ఆత్మానం మేనిరే సర్వే కృతారా వయమితుత | శివ పీత్వా 
సుపూర్ణార్ణాశ్శివభకిరతాస్సదా || 8 


తస్మిన్నవసరే సూతం పంచగోశదిదృక్షయా | గత్వా సమాగతం వీక్ష్య 
ముదా తే తం వవందిరే ||9 


సో%పి విశ్వేశ్వరం సాక్షాధెవదేవముమాపతిమ్‌ | నమస్కృత్వ్యాథ 
తెస్పాకం ముక్తి మండపమావిశత్‌ || 10 


తతాసీనం మహాత్మానం సూతం పౌరాణీకోత్తమమ్‌ | ఆర్హ్యాదిభిస్తదా 
సర్వే మునయస్పముపాచరన్‌ || 11 


తతస్సూతః ప్రసన్నాత్మా మునీనాలోక్య సువతాన్‌ | పపచ కుశలాన్‌ 
తేగపి (పోచుః కుశలమాత్మనః || 12 


తే తు సంహృష్టహృదయం జ్ఞాత్వాతం వై మునీశ్వరాః | 
(పణవారవగత్యర్తమూచుః |పాస్తావికం వచః || 13 


వ్యాసుడు ఇట్లు పలికెను - 


ఓ కుమారులారా! శివతత్తఃమును ప్రధానముగా ప్రతిపాదించునది, 
దివ్యమైనది, శేష్టమైనది అగు కైలాససంహితను మీకు (సేమతో 
చెప్పెదను. మీరు ప్రీతితో వినుడు (3). పూర్వము 
హిమవత్పర్వతశిఖరముపు తపస్సును చేయుచున్నవారు. 
మహాతేజశ్శాలురు, జ్ఞానులు అగు మహర్షులు వారాణసికి వెళవలెనని 
సంకలట్పించిరి (4). వారు దృుథనిశృయము గలవారై ఆ 
పర్వతమునుండి బయటకు వచ్చి కాశీని చేరుకొని తప్పనిసరిగా 
స్నానమును చేయవలెనని సంకల్పించిరి. అపుడు వారికి మణికర్ణిక 
కానవచ్చను (5). అపుడు ఆ మహారులు అచట స్నానమును చేసి 
దేవతలు, గంగ మొదలగు వారికి తర్పణములనిచ్చి దేవతలకు 
(ప్రభువగు విశ్వేశ్వరుని దర్శించిరి (6). వేదవేతలగు ఆ మహర్తులు 
అపుడు ఆయనకు నమస్కరించి పరమభక్తితో చక్కగా కొలిచి 
శతరుదీయము మొదలగు స్తోత్రములతో స్తుతించిరి (7). అపుడు 
నివుని యందలి ప్రీతిచే పూర్ణమైన పురుషార్థములు గలవారు, సర్వదా 
నివభక్తియందు (పీతి గల వారు అగు ఆ మహర్షులు అందరు తమను 
గురించి 'మేము కృతారులమైతిమి' అని తలవోసిరి (8). ఆ 
సమయములో పంచకోశము (విశ్వేశ్వరుని సన్నిధానమునకు 
ఆయిదు [కోసుల దూరము వరకు గల పవితభూమి) ను చూచు 
కోరికతో అచటకు విచ్చేసిన సూతుని గాంచి వారు ఆయనకు వద్దకు 
వెళి నమస్కరించిరి (9). సాక్షాత్తుగా దేవతలకు ప్రభువు, పార్వతిపతి 
అగు విశ్వేశ్వరునకు నమస్కరించి ఆయన అపుడు వారితో కలిసి 
ముక్తిమండపములోనికి ప్రవేశించెను (10). మహాత్ముడు, 
పౌరాణికులలో [శేషుడు అగు సూతుడు అచట కూర్చునియుండగా, 
అపుడు ఆ మునులు అందరు ఆయనకు అర్థము మొదలగు వాటితో 
పూజను చేసిరి (11). తరువాత ప్రసన్నమగు మనస్సు గల సూతుడు 
గొపు వతనిష్ష గల ఆ మహర్హులను చూచి వారిని కుశల ప్రశ్నలను 
వేసెను. వారు తమ క్షేమ సమాచారమును ఆయనకు తెలిపిరి (12). 
సూతుని హృదయము ఆనందముతో కూడియున్నదని యురింగి ఆ 
మహర్పులు ఓంకారము యొక్క అర్థమును తెలియుట కొరకై 
సందర్పానుసారముగా ఇట్లు పలికిరి (13). 


మునయ ఊచుః | 


వ్యాసశిష్యు మహాభాగ సూత పౌరాణికోతమ | ధన్యస్త్వం శివభకో హి 
సర్వవిజ్ఞానసాగరః || 14 


భవంతమేవ భగవాన్‌ వ్యాసస్సుర్వుజగదురుః | అభిషిచ్యు పురాణానాం 
గురుత్వే సమయోజయత్‌ || 15 


తస్మాత్పారాణీకీ విదా భవతో హృది సంస్టితా | పురాణాని చ సర్వాణి 
వేదార్తం పవదంతి హి || 16 


వేదాః పణవసంభూతాః ప్రణవార్లో మహేశ్వరః | అతో మహాశ్వరస్థానం 
త్వయి ధిష్ట్యం ప్రతిప్షితమ్‌ || 17 


త్వన్ముఖాబ్దపరిస్యందన్మకరందే మనోహరమ్‌ | ప్రణవార్తామృతం 
కీత్వా భవిష్యామో గతజ్వరాః || 18 


విశేషతో గురుస్త్వం హి నానో % స్మాకం మహామతే | పరం భావం 
మహేశస్య పరమా కృపయా వద || 19 


ఇతి తేషాం వచః శుత్వా సూతో వ్యాస పియసు)ధీః | గణ శం 
షణ్ముఖం సాక్షాన్మహశానం మహేశ్వరీమ్‌ || 20 


నిలాదతనయం దేవం నందీశం సుయశాపతిమ్‌ | సనత్కుమారం 
వ్యాసం చ ప్రణిపత్యేదమ్మబవీత్‌ || 21 


మునులు ఇట్లు పలికిరి - 


ఓ మహాత్మా! సూతా! వ్యాసుని శిష్యుడవగు నీవు పౌరాణికులలో 
శేషుడవు. శివభకుడవు, సకలవిజానమునకు సముదమువంటి 
వాడవు అగు నీవు ధన్యుడవ (14). సకలజగత్తులకు గురువగు 
వ్యాసభగవానుడు నిన్ను మా(తమే అభిపేకించి పరాణములకు 
గురువుగా నియమించెను (15). కావున ఈ పురాణవిద్య నీ 
హృదయములో నున్నది. పురాణములన్నియు వేదతాత్పుర్యమును 


బోధించును గదా! (16). వేదములు ఓంకారమునుండి పుట్టినవి. 
మహాశ్వరుడే ఓంకారముయొక్క అర్థము. కావున, మహెశ్వరుని 
ధామము నీయందు సిరముగా నిలబడి యున్నది (17). నీ 
ముఖారవిందమునుండి (సవించే, తేన వలె తియ్యనైన, 
ఓంకారముయొక్క అర్ధము అనే అమృతమును [దావి మేము 
తాపమును పొగొట్టుకొ నాదము (18). నీవు ప్రత్యేకించి మాకు గురుడవు. 
ఓ మహాబుధిశాలీ! మాకు మరియొక గురువు లేడు. మహేశ్వరుని 
పరమతత్త్వమును మాకు దయతో చెప్పుము (19). వ్యాసునకు 
[పాయమైనవాడు, గొప్ప బుద్దిశాలి యగు సూతుడు వారి ఈ మాటను 
విని విఘ్నేశ్వరుని, కుమారస్వామిని, సాక్షాత్తుగా మమేశ్వరుని, 
పార్వతీదేవిని, శిలాదుని పుుతుడు మరియు సుయశాదేవియొక్క భర్త 
అగు నందిశ్వరదేవుని, సనత్కుమారుని, వ్యాసుని నమస్కరించి ఇటు 
పలికెను (20, 21). 


సూత ఉవాచ | 


సాధు సాధు మహాభాగా మునయః క్రీణకల్మషాః | మతిరఢతరా జాతా 
దుర్లభా సాపి దుష్కృతామ్‌ || 22 


పారాశ*#*రే3ణ గురుణా నైమిషారణ్యవాసినామ్‌ | మునీనాముపదిష్టం 
యద్వక్ష్యే తన్మునిపుంగవాః || 23 


యస్య శవణమా[తేణ శివభకిరవేన్నృణామ్‌ | సావధానా 
భవంతో ద్య శృణ్వంతు పరయా ముదా || 24 


స్వారోచిషేంతరే పూర్వం తపస్యంతో దృఢ వతాః | బుషయో 
నైమిషారణ్య సర్వసిదనిపేవితే || 25 


దీర్తస్మతం వితన్వంతో రుదమధ్వరనాయకమ్‌ | పీణయంతః పరం 
భావమైశ రం జాతుమిచృవః || 26 


నివసంతి స్మతే సర్వే వ్యాసదర్శనకాంక్షిణః | శివభక్తి రతా నిత్యం 
భస్మరుదాక్షధారిణః || 27 


తేషాం భావం సమాలోక్య భగవాన్‌ బాదరాయణ: | పాదుర్పభూవ 
సర్వాత్మా పరాశరతపఃఫలమ్‌ || 28 


తం దృష్వా మునయస్సుర్వే పహృష్టవదనేక్షణాః | 
అభ్యుత్తానాదిభిస్సుర్వైరుపచారైరుపాచరన్‌ || 29 


సత్కృత్య ప్రదదుస్తసై*ష్మ సౌవర్తం విష్టరం శుభమ్‌ | 


సుఖోపవిష్టస తదా తస్మిన్‌ సౌవర్తవిష్టరే | ప్రాహ గంభీరయా వాచా 
పారాశరో మహామునిః || 3౩0 


సూతుడు ఇట్లు పలికెను - 


చాలా బాగున్నది. మహాత్ములారా! మీరు నశించిన పాపములు గల 
మహర్తులు. పాపాత్ములకు కలుగని మిక్కిలి దృఢమైనసద్సుది మీకు 
కలిగినది (22). ఓ మహార్లులారా! పరాశర పుుతుడగు 
వ్యాసగురుదేవుడు నైమిషారణ్యములో నివసించే మునులకు దేనిని 
ఉపదేశించినాడో, దానిని నేను చెప్పెదను (23). దానిని వినుట 
మ్మాతము చేతనే మానవులకు శివభక్తి కలుగును. మీరు ఇపుడు ఆ 
విషయమును మహానందముతో సావధానచిత్తుల వినుడు (24). 
పూర్వము స్వారోచిషమన్వంతరమునందు సిద్దులందరిచే 
సేవించబడే నైమిషారణ్యమునందుదృథమగు దీక్ష కలిగి బుషులు 
తపస్సును చేయుచుండిరి (25). వారు చాలకాలము వరకు కొనసాగే 
స(తయాగమునుచేయుచూ, యజ్ఞమునకు ప్రభువగు రుదుని 
పరమైశ్వర్యము యొక్క తత్త్వమును తెలయగోరి ఆయనను 
పూజించుచుండిరి (26). శివభకియందు _పేమ గలవారు. నిత్యము 
భస్మను రుదాక్షలను ధరించువారు అగు వారందరు వ్యాసుని 
దర్శించే కుతూహలము గలవారై అచటనే నివసించుచుండిరి. (27). 
పరాశరుని తపసుుయొక్క ఫలరూపమై ఉదయించినవాడు, 
సర్వాత్మస్వరూపుడు అగు వ్యాసభగవానుడు వారి మనోభావమునెరింగి 
సాక్రాత్కరించెను (28). ఆయనను చూచి మునులందరు 
ఆనందముతో నిండిన ముఖములు మరియు కన్నులు గలవారై 


ఎదురేగుట మొదలగు ఉపచారములన్నింటితో ఆయనను 
ఆదరించిరి (29). వారు ఆయనను సత్కరించి స్వచృమగు బంగరు 
ఆసనమును సమర్పించిరి. అపుడా పరాశర పుతుడగు వ్యాసమహర్షి 
దానిపై సుఖముగా కూర్చుండి గంభీరమగు వాక్కుతో నిట్లనెను (30). 


వ్యాస ఉవాచ | 


కుశలం కిం ను యుష్మాకం [ప(బూతాస్మిన్మహామఖు | ఆర్ఫితః కింను 
యుష్మాభిస్సృమ్యగధ్వ్యరనాయకః || 31 


కిమర్గమ।త యుష్మాభిరధ్వరే పరమేశ్వరః | స్వరిితో భక్తి భావేన 
సాంబసృంసారమోచకః || 32 


యుష్మత్రువృత్తిర్మే భాతి శుశూషా పూర్వమేవ హి | పరభావే 
మహేశస్య ముక్తి హేతోశ్సివస్వ చ || 33 


ఏవముక్తా మునీందోేణ వ్యాసేనామితతేజసా | మునయో 
నమిషారణ్యవాసినః పరమౌజనః || 34 


(పణిపత్య మహాత్మానం పారశర్యం మహామునిమ్‌ | 
నివానురాగసంహృషమానసం చ తమ।బువన్‌ || 35 


వ్యాసుడు ఇటు పలికెను - 


మీరందరు కుశలమేనా ? నాకీ సంగతి చెప్పుడు. మీరీ యజ్ఞములో 
యజ్నప్రభువును చక్కగా పూజంచినారా? (31). మీరు ఈ యజ్ఞములో 
సంసారమునుండి విముక్తిని కలిగించువాడు, అంబాసమేతుడు అగు 
పరమేశ్వరుని భకిభావముతో చక్కగా కొలుచుటకు కారణమేమి? (32). 
మీ (ప్రవృత్తి నాకు ముందే తెలిసినది. మీరు మహేశ్వరుడు, ముకికి 
కారణమైనవాడు అగు శివుని పరతత్త్వమును వినగోరుచున్నారు (33). 
మహాతేజశ్శాలియగు వ్యాసమహర్షి ఇట్లు పలుకగా, గొప్పు తపశ్శక్తి 
గలవారు, న్రైమిమారణ్యమునందు నివసించువారు అగు మునులు 


(34) మహాత్ముడు, పరాశర పు[తుడు, శివనియందలి భకిచే 
సంతోషముతో నిండియున్న మనస్సుగల వాడు అగు ఆ మహర్షికి 
(ప్రణమిల్లి ఆయనతో నిట్లనిరి (35). 


మునయ ఊచుః | 


భగవన్మునిశార్లూల సాక్షాన్నారాయణాంశజ | కృపానిధ మహాప్రాజ్ఞ 
సర్వవిద్యాధిప ప్రభో || 36 


త్వం హి సర్వజగదుర్తుర్మహాదేవస్య వేధనసః | సాంబనస్య సగణస్యాస్య 
పసాదానాం నిధథిస్సయము || 37 


త్వతుదాబరనాన్వాదమధుపాయితమాననాః | కృతారా వయమద్యవ 
భవత్ప్తాదాబదర్శనాత్‌ || 38 


త్వదీయచరణాంభోజదర్శనం ఖలు పాపినామ్‌ | దుర్తభం 
అబ్దమస్మాభిస్త్వ్వస్మాతుకృతినో వయమ్‌ || 39 


అస్మిన్‌ దేశే మహాభాగ నెమిపారణ్యసంజ్ఞకే | దీర్గస[తాన్వితాస్సరే్వ 
(పణవార్హప్రకాశకాః || 40 


(శోతవ్యః పరమేశాన ఇతి కృత్వా వినశిితాః | పరస్పరం 
చింతయంతః పరం భావం మహశితుః || 41 


అజ్ఞాతవంత ఏవైతే వయం తస్మాదృవాన్‌ ప్రభో | భేత్తుమర్తతి తాన్‌ 
సర్వాన్‌ సంశయానల్పుచేతసామ్‌ || 42 


త్వదన్యసపృంశయస్యాస్య చెత్తా న హి జగ్మత్తయే | 
తస్మాదపారగంభొరవ్వ్యామోహాబ్లా నిమజ్ఞతః || 43 


తారయస్వ శివజ్ఞానవోతేనాస్మాన్‌ దయానిధే | శివసద్వుక్తితత్త్వార్హం 
జ్ఞాతుం శద్దాలవో వయమ్‌ || 44 


ఏవమభ్యర్షి తస్తత మునిభిర్వేదపారగైః | 


సర్వవేదార్తవిన్ముఖ్యశ్తుకతాతో మహామునిః | వేదాంతసారసర్వస్వం 
(ప్రణవం పరమేశ్వరమ్‌ || 45 


ధ్యాత్వా హృత్కర్దికామధ్యే సాంబం సంసారమోచకమ్‌ | 
(ప్రహృష్టమాననో భూత్వా వ్యాజహార మహామునిః || 46 


ఇతి వీశివమహాపురాణ కూలాససంహితాయాం మునిపశ్నవర్గనం 
నామ ఏథమో%ధాయః (1) 


మునులు ఇట్లు పలికిరి - 


ఓ దయానిధీ! ప్రభూ! మహాబుద్దిశాలివగు నీవు విద్యలన్నింటియందు 
సమర్హుడవు (36). నీవు సకలజగత్తును సృష్టించి పాలించువాడు, 
జగన్మాతతో మరియు గణములతో కూడియున్నవాడు అగు 
మహాదెవుని అనుగహములకు స్వయముగా నిధి వంటి వాడవు (37). 
నీ పాదపద్మముల రసమును ఆస్వాదించే తుమ్మైదలవంటి 
మనస్సులు గల మేము ఈనాడు నీ పాదపద్యముల దర్శనముచే 
కృతారులమైతిమి (38). నీ పాదపద్మ్యముల దర్శనము పాపాత్ములకు 
అభింప శక్యము కానిది. కాని, అది మాకు లభించుటచే, మేము 
పుణ్యాత్ములము (39). ఓ మహాత్మా! నైమిషారణ్యమనే ఈ స్థానములో 
దీర్లకాలము కొనసాగే సతయాగమును చేయుచున్న మునులు 
అందరు ఓంకారముయొక్క అర్హమును తెలియగోరుచున్నారు (40). 
పరమేశ్వరుని గురించి వినవలెనని వారు దృఢనిశృ్చయముతో 
నున్నారు. వారు ఒకరితో నొకరు మహేశ్వరుని పరమతత్త్వమును 
గురించి చర్చించుకొనుచున్నారు (41). కాని, అట్టి మేము ఆ 
తత్త్వమును తలయలేకపోతిమి. ఓ ప్రభూ! కావున, అల్పప్రజ్ఞ గల మా 
సంశయములనన్నింటినీ నీవు నివారించ తగుదువ (42). 
ముల్లోకములలో నీవు తప్ప ఇతరులు ఈ సంశయమును తీర్చలేరు. 
కావున, ఆవలి ఒడ్డు లేని లోతైన అజ్ఞానసముదములో 
మునిగిపోవుచున్న మమ్ములను శివజ్ఞానము అనే పడవతో 
గబ్బెక్కించుము. ఓ దయానిధి! మేము శివుని యందలి సదృుక్షియిక్క 
తత్వమును తెలయవలెననే శదను కలిగియున్నాము (43,44). ఆ 


సమయములో వేదవేత్తలగు మునులచే ఈ విధముగా పార్దింపబడిన 
వాడై, సకలవేదముల అర్హమునెరింగినవారిలో ప్రముఖుడు, శుకుని 
తండి అగు వ్యాసమహర్షి వేదాంతముల సారనర్వస్వమనదగిన 
ఓంకారమును, మరియు జగన్మాతతో కూడియున్న వాడు, 
సంసారమునుండి విముక్తినిచ్చువాడు అగు పరమేశ్వరుని 
హృదయపద్మమధ్వములో ధ్యానించి, ఆనందముతో నిండిన 
మనస్సు గలవాడై ఇట్లు పలికెను (45, 46). 


శి శివమహాపురాణములోని కైలాససంహితయందు ముని 
పశ్నవర్గనమనే మొదటి అధ్యాయము ముగిసినది (1). 


Siva Maha Puranam-4 Chapters 


